R . N . I.No. TELMUL/ 2016/ 73158 . 
HSE No. 1051 / 2017- 19 . 


[ Price : ₹ . 5 - 00 . 


KAVONYTHM 


TH 


ST 


RIGHT TO 


INFORMATION 


wwwwwwwww 


. 


తెలంగాణ రాజ పత్రము 
THE TELANGANA GAZETTE 

PART- II EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 


No.160 ] 


HYDERABAD, THURSDAY, NOVEMBER 23, 2017 . 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS , Etc ., 

— X 

COMMISSIONER OF ENDOWMENTS 
PURCHASE OF LAND BELONGING TO SMT. RAPOLU SUGUNAMMA AND UTKURI SATHAIAH 

AND OTHERS THROUGH PRIVATE NEGOTIATIONS IN FAVOUR OF SRI YALLAMMA 
AMMAVARI DEVASTHANAM , DARVESHPURAM VILLAGE , KANAGAL MANDAL , 
NALGONDA DISTRICT. 

నోటీసు 


( సెక్షన్ 79 , దేవాదాయధర్మాదాయశాఖా చట్టం , 30 / 1987 ( ప్రకారం ) ) 
నోటీసు నెం. సి1/3380/ 2017.- శ్రీఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం, దర్వేశిపురం గ్రామం , కనగాల మండలం , 
నల్లగొండజిల్లా 
వారు దేవస్థానం నందు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయములను ఏర్పాటు చేయుటకు ఈ క్రింద 
పేర్కొనిన ప్రైవేట్ వ్యక్తులకు చెందిన పట్టాభూములను దేవస్థానం ద్వారా ప్రైవేట్ నాగోషియేషన్ పద్ధతి పై కొనుగోలు 
చేయుటకు నిర్ణయించినారు ఇందుకు సంబంధించి ఏవిధమైన అభ్యంతరములు , సూచనలు , సలహాలు ఉన్న యెడల 
ఈనోటీసుజారీ చేసిన తేదీ నుండి ( 30 )రోజులలోపు ఈ కార్యాలయమునకు గాని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం , 
దర్వేశిపురం గ్రామం , కార్యాలయమునకు గాని తెలియ పరచవలసినదిగా కోరుచున్నాము . 


గ్రామం 


ధర 


ప్లాట్ 
నెం . 


క్రమ | సర్వే | విస్తీర్ణం | పట్టాదారు 
సంఖ్య | నంబర్ 
1 | 2 | 3 

4 
1 . | 17 | 910 - రాపోలు సుగుణమ్మ | 


5 


31 


దర్వేశిపురం 


2700 / - చ . గ . చొప్పున 


చ .గ . 


భర్త 


32 


ఆర్ . సత్యనారాయణ, 33 


గ్రామం , కనగాల | రూ . 24 , 57, 000 / 
మండలం, 
నల్లగొండ జిల్లా 
, 


[ 1 ] 


G - 607 . 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part - II 


1 


క్రమ | సర్వే విస్తీర్ణం | పట్టాదారు ప్లాట్ | గ్రామం 

ధర 
సంఖ్య | నంబర్ 

| 2 | 3 
| 117 | 1718 .5 | ఉట్కూరి సత్తయ్య || పర్వతగిరి గ్రామం , |3,400/- చ.గ . చొప్పున 

| మరియు ఇతర 
భాగస్థులు 

కనగాల మండలం, రూ . 58 , 42, 900 / 


37 


చ . గ . 


38 


నల్లగొండజిల్లా. 


హైదరాబాదు, 
03 - 11 - 2017. 


యన్ . శివశంకర్ , 

కమీషనర్ . 


Printed and Published by the Commissioner of Printing ,Govt. of Telangana , at Govt. Central Press, Chanchalguda , Hyderabad . " 


